సూర్ల గోపాల శతకము 


( ఆకునూరు PE 


Fo 


విశ ప 


పోతుకూచి సరస స్వతి పీఠం 


స్త్వ్వడ్రగ*పాల శతకము 
రచలిత 


ఫోన్‌ ల727 47882 


విశ్వసాహితి 

పోతుకూచి సరస్వతి పీఠం 
6-3-195, న్యూబోయి గూడ 

సికింద్రాబాదు - 500 003. 

ఫోన్‌: 7533177 


మణేియు 
ప్రముఖ బుక్‌ స్ట్రాల్సు 


ముద్రణ 

నె నాంఎయురత్హ (ప్రాసెస్‌ 
3-6-780/22, హిమాయత్‌ నగర్‌ 
హైదరాబాద్‌ - 500 029. 

ఫోన్‌ : 7607900 


టైప్‌పెచింగ్‌ : 

క) ఉమోదయా గ్రాఫిక్స్‌ 
హెద్‌.ఐ.జి. 4/4, బాగ్‌లింగంపల్లి" 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 7665661 


15 జూన్‌ 1997 
వలరూ, 25/- 


కృత్మజ్ఞతలు 


ఖః 
(| 
ft 
G 
గ్ర 


సంవత్సలాల క్రితమే నా కవితా వ్యాసంగాన్నూహించి నన్ను “కవిగారూ” 
ల 
అని పిలిచిన మేధావి నా పెద్ద మేనమామయ్య కీ॥ శే॥ దేవులపళ్లి వెంకచేశ్వర రావు (చేవే వేరా) 
ఆ వా oo 


గారికి, 


శ 


శతకం వ్రాయమని శాసించి సాధించిన నా (శ్రీమతి, (శ్రీమతి డా॥ ఆకునూరు 
స్వర్ణలతకు, 

అతివిలువైన తమ అభిప్రాయాలను కోరగానే బహుచక్కగా వ్రాసి పెట్టిన సాహితీ 
టారు రకా స్ట 

డా॥ పోతుకూచి సాంబశివరావుగారికి, 

డా॥ జి. వి. సుబ్రహ్మణ్యం గారికి, 

డా॥ ఎస్వీ రామారావు గారికి, 

(శ్రీ, దేవులపల్లి సుదర్శనరావు (అన్నయ్య) గారికి, 

కవిరత్న మాదాసు పిచ్చయ్యగారికి, 

డా॥ ఆకునూరు స్వర్ణలతకు, 

- అమితమైన ప్రోత్సాహ సహకారాలిచ్చిన అన్నయ్య కాని అన్నయ్య శ్రీ పాొణుగుపాటి 
కృష్ణమూర్తి గారికి, : 


అడిగినదే తడువుగా అంతటి జ్ఞానఖని, విద్యాధని ఆసీనుడైయున్న విజ్ఞాన కేంద్రమందే 
అరమరిక లేకుండా అవ్యాజ ప్రేమతో ఏకబిగి క్షణాల్లో శతక ్రతిలోని ముద్రారాక్షసాల 
నక్కడికక్కడ అనంత రాముడై సంహారం కావించిన పండిత, హితవరేణ్యులు మాన్య శ్రీ) 
ఏలూరిపాటి అనంత రామయ్యగారికి, 


- అందంగా శతకాన్ని తీర్చిదిద్దుటకు సహకరించిన, 
(శ్రీ ఉషోదయా గ్రాఫిక్స్‌, అన్నపూర్ణా ఆఫ్‌సెట్‌ మరియు సాయిరత్న ప్రాసెస్‌ వారికి, 
- నా హార్దిక కృతజ్ఞతలు. 


- క5విగాలు 


Hi 


శతక ఎందుకు (వ్రాశాను 


20-2-1995 నాడు (శ్రీసీనారె గారి తెలుగు గజలు “మౌనరణం?”” నుండి సాహితీ 
జన్మ నెత్తిన నేను ఆరోజుల్లో ఆయనగారి గజుళ్లు ఇం్చర్టీషు ఉరుదూలలోనికి అనువాదం చేయడమే 
గాక నాతొెలి కవితా సంకలనం “*కవిగారి న్వగతాలు”” కు రచనలు చేస్తున్చు రోజులవి. అందులో 
నావారందరిపై నా అభిప్రాయాలు కనిత్వీకరిస్తున్సు తరుణం. వాటిలో చాలా వరకు తన గురించే 
ఉన్నా బహుశః అవి నచ్చుకనేమో నా అర్జాంగి నా ద్గ్మష్టీ నయినుండి మళ్లించడానికా అనట్టు 
16.4.95 నాడు ఈ వీచ్తికవితాలకు బదులు ఓ శతకం వాయముంది. ఆమాట నాలోని 
కవిని కదిలించినబ్బు తోచి ఆశువుగా ఇప్పుడే న్వర్థగోసాల శతకము మొదలౌడుతున్నాని చెప్పీ 
క్షణంలో మకుటం న్నిర్ధయించాను. కాని ఇక్కడో చిన్లు మెలికొచ్చి వడింది. న్నర్ణలత తన 
పేరు. గోపాలకిషన్‌రావు నా పేరు. కనుక న్వర్ధగోసాల ళతకమన్నాను కొని మకుటం ఛందోబద్ద 
మవాలంటే, “స్తర్థగొసాలా? ఆని కదా ఉండాలి. అణుకువ లేనివాడు వంగలేని శవంలాంటి 
వాడని శతకంలో ఓ చోట వ్రాశాను. ఆ ఆణుకువనే నేను నుకుటంలోనే చూసీ “గేపాలి 
నుండి “గొపాలి కావలసి వచ్చింది. ఈ విధంగా నేను కాన్త తగ్గి నా (శ్రీమతితో అనునంధించాల్సి 
వచ్చింది. అదీ గొప్పు విలువే కదా? ఆలూమగలూ పాలునీరు బండిచక్రాలలా కలిసి పోవాలన్టు 
మన వూర్వుల ఆలోచననూ ఈ విధంగా సార్ధకం చేసిన వాణ్ణయాను. ఈనా కాస్త తగ్గడంతో 
“న్వద్ధ? “గోపాల” అను రెండు వదాలను రసాయనికంగా (సాహిత్య పరంగానే కాక) గూడా: 
ఏకీకరణ చేసినట్టయి రెండూ ఒకో పదమయి 'న్వర్థగొపాలి అను నూత్త్ర వదము నాణాపరచబడి 
( Coined by me) మకుట వదబంధం దోషదూజమవకుండా దోషదూరమై నట్లోనని వందిత 
మిత్రులు వ్రయాన వడకుండుటకే యీ చిని వివరణ. ఇదే విధంగా కందం ఛందం విషయంలో 
గూడా స్పేచ్చాభావమే నా మతం, గమన సౌలభ్యమే నా ధ్యేయం. వారం రోజులలో శతకం | 
వ్రూర్తి చేస్తానని మొదలెట్రినాను. అది దాదావు ఉదయం పదిగంటల నమయం. నాకో వరీక్షలా 
ఛాలొంజ్‌ చేసినట్టు అనిపించింది. ఎందుకంచే శతక విలువల ఆధారంగా తను పీహౌెన్‌.డి. ' 
చేసింది. నేను మాత్రం ఆ విలువలవైనే శతకమెందుకు వాయకూడ దనిపించింది. ఓనూరు 
మానవీయ విలువలు మదిలో మెదలడమూ, కాగితం పైనుండి కలం తీయకుండా 108 
గీతముల ఈ శతక ద్రహసనం 17.4.95 ఉదయం కల్లా దైవికంగా వూర్హిచేసి తనకు చూపించడం 
జరిగింది. ఇందులో ఏదో గొప్పుతనముందని కాని ఇదీ ఓ గొప్పు శతకనుని చెప్పుడం కాని నా 


Iv 





వేమన బోంట్ల పొత్తునకు వెళ్ల దలంచను దీనివల్ల నే 
నేమి ధనంబొ ఎ రకపు కీర్తినొ కోరియొ వ్రాయలేదు నా 
స్వామిని కోర్కె దీర్చుటకె చప్పున ఈ శతకంబు వ్రాసి నే 
నామెకె అంకితమ్మిడుదు నన్కొని నట్టి విధాయకమ్మునన్‌! 


వత్సల నిన్ను నన్ను భగవానుడు కల్సిన నాటి నుండియున్‌ 
సత్సమయంబుగా మనసు సాక్షిగ నమ్మిన వాడ నేను నీ 
తత్సమభావమేమొ మది దానినెరుంగ, షష్టి పూర్తి సం 
వత్సర మందు ఈ శతక వాహిక గైకొని సంతసించుమా! 


న జన్మ దినము నాడిది 

ని జటిల విద్య గుర్తుగ నేనర్సింతున్‌ 
ఈ జన్మ కన్న మిక్కిలి 

పై జన్మల సంతసించు భాగ్యమునిమ్మా! 


శతకములో నెవ్రాసిన 
శతాధిక వలువలన్నియు 
శద్దగ న్‌ 
శత శాతము పాటిస్తూ 
ఇతరులకూ వఐన్నవింతు 
ఇంగిత మెసగన్‌! 

- కవిగారు 


ఎంతగానో ఆనందించి తనెరింగించిన నదభి సాయంలో నాల్గు వాక్వాలు మై వంద 
పొందువరున్తుస్తాను 


“కలలను ఇలలో యదార్హముగ చూవుటకు మీరు చేసిన మారరణ ముత్తమము?? 


మీ ఈ వ్యాసంగమునకు ౫ 


పై వాక్యాలు ప్రానీంది అర్జాంగి. ఆమెలో అర్జాంగి నరన్ద్వుతి. అరలో అరపానేకూ 
నాది. పాననమైతే పావైతేనేం ? మంచి ఎవ్హుడూ తక్కువే కదా దొరికేది? అందుకే 


- “మంచి మరీ క్షణకాలం 
చెడు మొతం చిరకాలం” అని వ్రానుకున్హానో చోట ఓ పాటలో! 


తను వీచ్చా కవిత్వాలన్టు వాటన్ఫిటినీ నా తొలి లివ్రున్తకము “కవిగారి న్లాగతాలు?? గా 
" ముదించగా దాః నీనారె గారు 30.11.96 నాడు, తరువాతటి నా మరి వ్లుస్తకం *కవిగారి 
నందక నరాలు? వ్రజాకవి (శ్రీ) కాలోజీగారు 6-4-97 నాడు ఓరుగజ్లులోను ఆవిష్కరించి 
ఘనంగా త ప్రక నేను స్టావించిన “పోతుకూచి నరన్వుతీ పీఠం? కూడా నాడే 
_్రీశాలోజీ ఆవివృ_ రించారు. ఈ శతకము నా మూడన సాహితీ బుడతడు. నిజ జీవితంలో 
ఒక కూతురూ ఒక కొడుకుతో శాంతింవ చేనుకొన్స బ్రహ్మ విద్యను నరస్తుతీ విద్యలో 
ఆచరణలో పెట్టులేను. రెండు డజన్లు పైగా ఇవ్పుటికే వుస్తకతొలు MT ఉండడం. 
దీనితో నవో మూడప్తుడే సంధించడం జరిగింది. 


వేమనాది శతక రచయిత లెందరో నుహోనీయులు. వారితో పాత్తునకు బోవుటు నా 
' ఉద్దేశ్ళమెంత మాత్రం కాదు. ఈ నూరు విలునలలో వీ ఒక్కటి వ ఒక్కరు ఆమోదించి 
ఆరరిందా నా జన్మ సార్థకమైనట్లే! అందుకో దీన్ని పాఠక దేవుళ్ల చేతుల్లో వదిల పరచడం. 


- కవిగాటు 


స్వర్ణ ౦ పొందిన గోపాలకవి 


గ ఇ సరో కాన 
౪ కిషన్‌రావు, స్వర్గ గోపాల శతకం వ్రాశారు గోపాల 
మ! 


ట్‌ డా వా ES 
శతకం అనుకోవచ్చు. చదవని పాఠకులు కాని ఇది నీతి 


భార్యాభర్తల అన్వోన్వతలు ఆధారంగా యీ శతకం పునాది వేసుకుంది. భార్య భర్తను 
అనేక విధాల ఆడేశస్తుంది. కాని శతకం (వ్రాయమని పూర్వ చక్రవర్తులు తమ ఆస్టాన కవులకు 
చెప్పినట్లు ఆదేశించడం అపూర్వం. ఇద్దరికీ సాహిత్య పిపాస వారధి. అందుకే ఈ ఆదేశం. 
కవగారు కాలం పాటించి శతకం పూర్తి చేశారు. సాధారణంగా కవికి ఇది కష్టం. అనుకున్న 
కాలంలో రచనలు పూర్తి చేయలేరు. ఆ విధంగా కవిగారికి ధీశక్తి, క్రమ శిక్షణా శక్తి, దీత్షాశక్తి 
వున్నందుకు అభినందనీయులు. 

ఈ శతకం భార్య స్వర్లలతకు అంకితం. భార్య అంటేనే భర్తలో అర్హభాగం - అర్ధాంగి 
ఆంటారు. అర్జాంగి అయిన భార్యకు ఒక శతకం అంకితం యివ్వడం సముచితం. తద్వారా 
కవిగారు తనకు తానూ అంకిత మెచ్చుకున్న వారయ్యారు అపూర్వ రీతిలో. 

అనేక అంశాలు ఈ శతకంలో చోటు చేసుకున్నాయి. క్రమశిక్షణ, ఆత్మస్తుతి, న్యాయం, 
పని, కష్టము, మోసము, పట్టుదల, విశ్రాంతి, ప్రగతి, తప్పు - ఇలా ఎన్నో విషయాలపై కవి 
గారు తమ భావాలను వ్యక్తీకరించారు. ఆయన నిజాయితీ, ఆచరణ శక్తి కలవారు. అందుకే 
యీ రచనలు అనుభవ మాణిక్యాలు. కవిగారు వేంకచేశ్వర భక్తులని మొదటి పద్యంలోనే 
తెలుస్తోంది. పూర్వ కవులు తమ ఇష్టదైవాల ప్రార్ధన చేసి కాని కవితలు వ్రాశారు. కవిగారు కూడా 
ఇలా (ప్రార్థన చేసి వేంకటేశ్వరుని కృపతో ఒక రోజులో శతకం పూర్తి చేయడం ముదావహం. 

శతకాలు ఆధునిక కవులు చాలా మంది వ్రాశారు. అయితే అందరూ కందంలో 
వ్రాయలేదు. కందం సులభం కాకపోయినా ధారావాహికంగా [వ్రాసిన కవిగారు అభినందనీయులు. 
మంచి పద్యాలు పూర్వ సాహిత్యంలో కందంలో కనిపిస్తాయి. తిక్కన కంద పద్య రచనా ప్రతిభా 
సంపూర్ణుడు. కందం బాగా వ్రాయకట్షిన వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అందుకే ఈయనకు 
కవిగారు బిరుదు చిన్నతనంలోనే లభించింది! దాన్ని సార్ధకం చేసుకున్నారు కవిగారు. 

ఈ శతకం తెలుగు సాహిత్య లోకాన్ని బాగా అలరించగలదని నా ఆశ, పండితుల మెప్పు 


పాందునని ఆకాంత, 
కళాప్రపూర్ణ 
14-5-97 డా॥ పోతుకూచి సాలబ/శిఎరాత్రు 
6-3-195, న్నూజోయిగూడ, 
సికింద్రాబాదు -_ 3 
vi 


స్వర్లగోపాల పతకం 


“స్వర్ల గోపాల శతకం' పేరు వినంగానే స్వర్ణ అనే పల్ణణంలో వెలసేన వేణుగోవాలస్వామి 
మీద వ్రాసిన శతకమేమో అని మొదట అనిపిస్తుంది. అసలు కధ వింబే ఆశ్యర్యం వేస్తుంది. 
“స్వర్ణ భార్యపేరు యొక్క ము|డ్ర. *గోపాలా శతక రచయిత అయిన స్వర్ణ భర్తకు సూచెక 
యైన ముద్ర. సతీపతుల అద్వైత ప్రణయ జివెతానికి సహజమైన సాహితి సంకేతం ఈ శతక 
మకుటం. 'కందం పల్లకీలాంటేది. అందులో ఇమడాలంచే గోపాలుడు సైతం తలవంచి 
కాస్త లఘువు కావలసి వచ్చింది. ఆందుకే కాబోలు స్వర్షగోపాలా అని ఉండవలసిన మకుబం 
“స్వర్ణ గొవాలా? అయింది. 

ఆమె మాట ఆయన తలబజఒగ్గి కాకపోయినా మనసొగ్గి అయినా తప్పుక వింటాడు. ఆ 
సుగుణమే ఈ శతకావతారానికి మూలకారణం. శతకం (వ్రాసిన కవి భారతికి మకుటం పెట్టే 
కని అని ఆమెకు తెలుసు. అందువల్ల శతకం వ్రాసి కవితకు గౌరవం కలిగంచుకోమని 
ప్రబోధించారు “స్వర్ణ” గారు. 

భార్యమీద కవిత చెప్పే 'కవిగారొని భారతి వైపు మళ్లించిన సాధ్యీమళతల్లి “స్వర్షః. 
కవిగారిని ఎటు తిప్పినా “స్వర్ణ'ను మరిచే మాటే లేదు. 'స్వర్ష్లను మకులంలో ఇమిడించి 


దాన్ని బంగారం చేశారు. ఆమె మకులాన్నే కాదు కవిగాదిని కూడా బంగారం చేసేంది. స్వర్ణ 
గోపాల శతకం నిజానికి స్వర్ణగోపాల పతకం! 


కాంతా సమ్మితంగా బోధించి కవిత్వం పతిచేత వాయించటం ఎలాగో తెలిసిన నిపుణు 
రాలు శ్రీమతి “స్వర్ణ'. ఆమె జీవిత సహధర్మచారిణి కావటం కవిగారి అదృష్టం! విశేషమేమంటే 
(పీరణనిచ్చిండి ఆమె; మకుటానికి మాన్యత నిచ్చింది ఆమె; శతకానికి వస్తువు నిచ్చింది ఆమె. 
ఆమె మాట కాదనలేని కవిగారు శతకాన్ని ఎలాగైనా వ్రాయాలనుకొని ఉత్తేజితులయ్యారు; 
మకుటాన్ని కొన్ని క్షణాల్లోనే కుదిరించుకున్నారు. వస్తువేదా అని పరికించారు. స్వర్ణ్లగారు 
చేసిన పరిశో ధనాంశాలు “మానవ మూల్యాలూు (HUMan Values) ఎదుట నిలిచాయి. ఒక్కొక్క 
మూల్యాన్ని లేదా విలువను ఒక్కొక్క పద్యంగా చెప్పాలని భావించారు. వృత్తాన్ని కందంగా 
నిర్ణయించుకున్నారు. వస్తువు కొట్టిన పిండి కావటంతో కందాలుగా వండబం తేలికై పోయింది. 
ఇది భక్తి శతకం కాలేదు; రక్తి శతకం కావచ్చు కాని కాదలంచుకోలేదు; ఆమె అభిమతం 
మేరకు ఇది సూక్తి శతకమై అవతరించింది. కందంలో సూక్తి చెపితే తెలుగు వార్‌కెంతో 
అభిమానం, ఆనందం. అందువల్ల మాకందంవంటే కందం సూక్త శతకానికి అందమైన ఛందంగా 
జాలువారింది. 

కవిత్వం నాలుగు రకాలని పెద్దలు చెప్పారు. ఆశు, విస్తర, మధుర, చిత్ర కవితలవి. 

Vil 


bs 


౦ 
గంబుల్లో చెప్పన కఎకమిటె. అంతే ఇది ఆశుపద్య కవిత కాదేమో! ఆశు రచన! 


(fx 
"భక 
గో 
సో 
si 
e 
(0 
ma 
(ఓ? 
3 
fi 
ty 


రె గ వహారిక బాషా ప్రయోగం. పద్యాలను 
వ్రాసే యత్నాలు గీడుగువారి కాలం నించి జరుగుతూనే వున్నాయి. ఈ 
మధ్యకాలంలో కంద పద్యాన్ని పద్య కవితలో మినీఫారంగా గుర్తించి దానిని వ్యావహారిక భాషా 
రచనలో వెలయించే ప్రయోగాలు కొందరు చేస్తున్నారు. అందుల్లో శతక ప్రయోగాలు కూడా 
ఉన్నాయి. కవిగారి “స్తార్ణగోపాల శతకం ఆ కోవకు చెందిందని చెప్పవచ్చు. 
శతకంలో ఎలువైన విలువలు చెప్పబడ్డాయి కాబట్టి తాత్పర్య దృక్పథంలో ఇందులోని 
ప్రతిపద్యమూ హృద్యంగానే ఉంటుందని వేరే చెప్పవలసిన ఆవసరం లేదు. అందులోనూ 
కవిగారికి ధారబాగా ఉండటంతో రచన ధారాళంగా సాగింది. మచ్చు కొకటి రెండు కందాలు 
“నీ మనసును నిర్మలముగ 
కామక్రోధాదులందు కాలిడకుండా 
నీమంబుగ కాపాడుము 
నీ మనువది ధన్యమగును స్వర్ణగ్‌పాలా!?” 
“లేమి విసుగు దుర్గుణాలు 
ఈ మూడు శాపాలే యెటులంటారా? 
తాము మనల దహించును 
ఏమీ సుఖమీయకుండ స్వర్షగొపాలా 1" 
వేమనలాగా కవిగారు కూడా మకుటాన్ని ఆత్మ సంబుద్దిగా నిలపటం విశేషం. 
సామాన్యంగా తత్త్వవేత్తలు చేసే పని అది. కవిగారు తాత్త్విక రంగంలో కూడా కవిత్వం 
సాగిస్తారేమో చూడాలి ! 
ఎన్నో వెలుగు కరణాలున్న చంద్రునికి కూడా కొన్ని మచ్చలుండక తప్పునట్లే ఎంతటి 
గొప్పకవి వ్రాసినా ఏవో కొన్ని పరిమితులుండకపోవు. ఈ శతకంలో (గ్రాంధికం కుదిరినంత 
సహజంగా వ్యావహారిక భాష అమరలేదేమో! వేగంగా పూర్తి చేయాలన్న మనసులోని ఉరవడి 
లేకపోతే పద్యరచన మరికొంత చిక్కంగా ఉండేదేమో! అయినా, ఇది ఒక ప్రయోగం. ఈ 
ప్రయోగం వెనుకనున్న సతీపతులకు సహృదయా భినందనలు ! 


హైదరాబాదు 
es 


15-5-1997 - జి.వి. బుబవ్మాణ్యం 


villi 


సజీవ కవితా (వంతి 


కవిగారి “స్వాగతాలు, “నందర్భ్ర సూరాలు” తర్వాత ముచ్చటగా మూడో కృతి 


వారి ఈ “స్వర్గ గోపాల శతకం”. 


కలాన్ని చేబట్టిన తెలుగు కవికీ తక రచన చేయకపోతే నిండుతనం లేదు. ఆ 
నిండు దనం ఈ కృతిలో ద్యోతకమవుతున్నది. 


మూనిని కోరికపై మానవీయ విలువల వ్రబోధానికి పూనుకొన్గ కవిగారు ఆ 
స్వామినికే ఈ ళతకాన్లి అంకితం చేయటం చరితార్దకం. | 


దినదినం అంతరించిపోతున్న) మన ముఖ్వనిధులైన మానవతా విలువలపై 
కవిగారు తమ దృష్టిని నారించటం నవతరానికి మార్గదర్శకం కాగలదు. దేళభక్తి, 
జాతి గౌరవం, తల్లీ దండ్రులు - పెద్దల పట్ల భక్తి- (శ్రద్దలు, తోబట్టువులు - పిన్హులవై 
కరుణ కోనువురుగై పోతున్న సన్నివేశంలో వున్నాం వునం. అలాగని వ్యక్తీ 
నంకుచితత్వాన్లి బోధించడం లేదు కవి. ఎల్లలులేని విశ్వాత్మగా రూపాందాలన్నదే 


ఆయున ఆకాంత్ల. 


“ఉపకారము బరువుమిన్న' అంటూ ఉన్నంతలోనే ఆకొన్నవారికి ఉపకారం 
చేయాలంటాడు “థెరెసా అమ్ములాగా” దీనజనావళి సేవ ధ్యేయం కావాలంటాడు. 


కవిగారి హృదయం సుమకోములం. ఆ సౌకుమార్యం. లాలిత్వం ఆయన 
శైలిని కూడా అంటి పెట్టుకొని వున్నాయి. ఛందో వ్యాకరణ నియమాలు పాటించక 
పోయినా నడకలో ఒక తూగు, అంత్త్యర్హయ గోచరమవుతాయి. సహజ సుందరమైన 
వ్యావవోరిక శైలిలో కొనసాగిన ఈ కవితా రచనను మచ్చుకు చవి చూడండి - 


పనిచేస్తూ పోతుంటే 

ఇడ రా సావ - oe ag దం 
యంలో మక్ష్యం పెరుగుతుంది మా భా తగా 
పనికి బడ్లకించానో 


ఆరా కి 
ere 


సషకగొపొలా ! 


పోయిన( 


CJ 


JU} 


[ట్ర 


నవ్వాటమూ ఇతరుల 
నవ్వించటమూ మన ఆశయాలు కావాలండీ 
నవ్వుతూనె బ్రతకాలీ 
నవ్వుతూ నవ్వుతూనే చావాలి స్వర్హగొపాలా ! 
యతి ఆగు వయసే తెంచిన తరుణంలో చతురకవిగా రూపొందిన కృతెకర్లలో చః 
నియతి గోచరిస్తుంది “క్రమ శిక్షణ కొలిమిలోన సామర్థ్యంగా మారు ధీళక్తి' వంటి ప్రాఢోక్తుల 
పొట్టు పడతి లేక మనగలడా మగమువోరాజు వంబీ చతురోక్తులూ ఈ శతకంలో చో 


చేసుకొన్నా యి. 


“ణీవితమోనది లాటిది 


జీవనదిగా సాగాలీ జీవితమెప్తూ”! 


ఆంబున్లు కవిగారి కవితాఢుని కవితా జీవనదిలా సాగుతూ వుండాలని ఆకాంక్ష 


6-3-23/2, న్యూబోయిగూడ - చాతీ ఎస్స్‌ రామారాత్ర 
సికింద్రాబాదు - 500 080. 


తేది 18 మే 1997 


స్వర్గాంశాల శతకము 
£3 


జీవితంలోని అత్యంత కీలకమైన, భోగభాగ్యాధికారాది సకల సంపదలన 
నుభవించదగు 58 సంవత్సరాలలో దీరకాలం విద్యుద్యంత్రాల మధ్య దాదాపు 
యాంత్రిక జీవనం ముప్ఫై ఆరు సంవత్సరాల పాటు గడిపి ఉద్యోగ విరమణ సమయ 
మాసన్న మయిన తరుణంలో సాహితీ వ్యాసంగం వైపు ఆకర్షితుడైన చి॥ గోపాలకిషన్‌ 
(కవిగారు), అనతి కాలంలోనే తమ భాషలలో హర్షించద గిన కృషి సల్పి దశాబ్దాల 
సాహిత్య చరిత్ర కలిగిన వారి వలె అనేకానేక ప్రక్రియలలో రచనలు చేస్తున్నందుకు 
నావరకు నేను గర్విస్తున్నాను. 


కేవలం 24 గంటల కాలంలో ఒక శతకం అత్యున్నత విద్యా సంపన్నురాలైన 
తన సతీవుణికి జన్మదిన కానుకగా యివ్వడానికి ఆమె పేరుతో తన పేరు 
జతపబచుకొని ““స్వర్లగోపాలి” మకుటంతో పూర్తి చేయగలిగిన గోపాల కిషన్‌ 
శతాధిక పద్యాల వలనే శతాధిక గ్రంథాలు రచించి తన సాంకేతిక వృత్తిలో ప్రదర్శించిన 
అనన్య సామాన్య నైపుణ్యాన్ని సాహిత్య రంగంలో గూడా సాధించగలడన్న విశ్వాసం 
నాకున్నది. 


శతకాలు సర్వసాధారణంగా నీతి ప్రబోధకాలు, ఈ శతకంలో నూరు మానవతా 
విలువలు పొదగబడడం హర్షణీయము. ఈ చిరంజీవునిలో గల వయస్సుకు మించిన 
పరిణతికి నేను ఆనందిస్తూ ఆశీర్వ దిస్తున్నాను. 


మే డే 1997 అన్నయ్య 


విశ్వమాతా సదన్‌ 

శ్రీనగర్‌ కాలనీ (ఉత్తర) 

ఎన్‌ జి ఓస్‌ కాలనీ రోడ్‌ 1 
హన్మకొండ, వరంగల్‌ జిల్లా. 


అనురాగ రాగాలు 


సాహితీ ప్రశ్రియలన్నింటిలో శతక వాబ్యయమే ప్రజలకు చాలా దగ్గరగా వెళ్లినది. వేలాది శతకాలు 
వబ్రాయబడ్డా విశ జవినత, స్తష్టత, సరళత్పము, ఆప్తవాక్ళులు 56౬ సువుళతె, వేమన, దాశరధి, కృష్ణ వజయ 
భర్శహరి శతకాల లాంటి వేళ్లపై లెక్కించదగినవి మాత్రం ప్రజల : నుండెళల్లో వేలాద యేండ్లుగా నిలిచి వారి 
నాలుకలపై ఆడుతున్నవి. ఇతర కవుల కన్న శతక Fo శతక కవుల రచనలలో కూడా ఇతర రచనల కన్నా 
వారి శతక రచనలే (ఇన! 0గా ప్రాచుర్యం పొంది మిన్నగా ఆదరించబడుతున్నవన్న అతిశయోక్తి కాదు. 

మిత్రులు కవిగారు రచనా వ్యాసంగం ప్రారంభించి రెండు సంవత్సరాలే అయినా వివిధ ప్రక్రియలలో 
22 పుస్తకాలు వ్రాసి అప్పుడే రెండు వెలయించారు. ఈ మూడవది ముచ్చటగా పై నుదహరించిన సర్వలక్షణ 
సమన్విత శతకము కావడము, అదీ కందపద్య భరితమవడము, అందును సమకాలీన సమాజంలో త్వరత్వరగా 
లోపిస్తున్న విలువల పునరుద్దరణకు కావడం అంత్యంత ముదావాహం. సహ ఇంజనీరుగా, ఆప్త్పమిత్రుడిగా కవిగారి 
ఈ ప్రయత్నాన్ని మిక్కిలిగా ఆనందిస్తున్నాను, అభినందిస్తున్నాను. ఈ విధంగా ఆయన శతక కవుల జాబితాలో 
చేరి ప్రాచుర్యం పొందుతారనడంలో నాకే విధమైన సందేహమూ లేదు, 

మకుటంలో భార్యాభర్తల ఇద్దరి పేర్లను హృద్యంగా యిమిడీంచి, శతకం వ్రాయమని కోరిన : శ్రీ మతికే 
శతకాన్ని అంకి తమివ్యడం కవిగారి సాహితీ పటిమ, విలువలపై ఆయనకున్న అంకిత భావం వరుసగా అందరికీ 
నచ్చి మెచ్చే విషయాలు. 

ఇష్టదేవతా ప్రార్ధనతో సంప్రదాయ బద్దంగా మొదలైన శతకం శతాధిక మానవతా విలువల వజ్రాలతో 
పొదగబడిన 108 కందాల శతకం [వాసి కవిగారు భావితరాల వారికి భలే సూక్తి సుధలందించారు. 

గంగా రురిలా, వీణీయ సంగీతంలా సాగుతున్న కవిగారు కవితా సుందరిని ఆయన కలంగళం విప్పి 
అద్భుతంగా నర్తింప చేస్తోంది. 

శతకంలో పద్యాలన్నీ హృద్యంగా సా గినవి. మచ్చుకు శతకావతరణంలోని రెండు పద్యాలు తిలకించండి. 

శ్రి తిరుమల వేంక టపతి 

ఆ తిరుపతి పద్మావతి ఆశీస్సులతో 

నే తలపెట్టిన శతకము 

వ్రాతునిదే మొదలుపెట్టి 'స్వర్ణగొపాలా' ! 

ఒక శక్తి సృష్టినడకను 

నికరముగా నిర్వహించు నిమముతో డన్‌ 

“సకల బలి అట్టి శక్తికీ 

సకలురము వంచవలె తల “స్వర్లగొపాలా' ! 

లోకాలన్నిటి ని శాసిస్తున్న మహాళశక్తుల యెడ భక్తిభావము కూడా గొప్పు విలువే కదా ? 


ఎన్నో విశ్వజనీన నీతి సూక్తులతో సరళంగా, స్పష్టంగా, ఆప్తవచన మయంగా సాగిన ఈ శతకం ప్రజల 
హృదయాల్లో వోటు చేసుకొంటుదని వారి నాల్కలపై నర్తిస్తుందని, కవిగారి కవితా సుందరి విశ్వసుందరి అవాలని 
ఆశిద్దాం. 


24.5.97 కచిరత్న 
శ్రీ సాయి అపార్ట్‌మెంట్స్‌ మాదాసు పిచ్చయ్య 
సైదాబాదు, హైద్రాబాదు - 500 059. (రిటైర్డు ఎస్‌. ఇ మార్కెబీంగ్‌) 


గ! 


స్వీకృతి భావము 


విశ్వ[(శ్రేయః కావ్యము?" అనిలోకోక్తి. ఉత్తమ కావ్యములు జగత్కల్యాణ 
సాధనములు. సరససమంచిత కార్యసముచ్చయమే సాహిత్య మనబడును. కవి కర్మ 
కావ్యము. 

వున తెలుగు సాహితీ క్షేరసవు(ద్రవఎులో ఉద్భవించిన ఆణి ముత్యాలే 
శతకములు. 


శతకములు వ్రాయుట క్షీష్టమైన ప్రక్రియ. ఇదివరలో కందము |వ్రాసినవాడే 
కవి అన్న సంప్రదాయముండెడిది. కంద పద్యములు వ్రాయుట ప్రయాసతో 
కూడుకున్న పని. దానికి జటిల ఛందోనియమములు పాటించవలసి ఉండును. కాబట్టి 
మంచి కవిత్వాలు వెలువడాలని మన పూర్వులు ఈ నియమములు పెట్టినారు. 


శతక రచనకు కూడా జటిల నియమములున్నవి. 


1) మకుట నియమము 
2) సంఖ్యా నియమము 
3౩) ఛందో నియమము 
4) వృత్త నియమము 


కంద పద్యము టాస్తేనే కవి అన్న నిబంధన ప్రకారమూ, శతక పద్యాలకున్న 
జటిల నియమాలను పాటించి ( అతిరిక్తముల వదిలితే కంద పద్యములలో శతకమును 
వ్రాసిన కవిగారు సార్దక నామధేయులని చెప్పక తప్పదు. వారికి నా సాహితీ జోహార్లు. 


కవిగారు (శ్రీవారు) కలం పట్టి కాగితాలు నింపుతున్న రోజు నుండి, భావి 
భారత పౌరులైన పిల్లలకు సందేశాత్మకమైన, ఒక రచన చేయమని ఒక శతకమే 
భాయరాదా అని అన్న మాట వాస్తవము. శతకము వ్రాస్తే పిల్లల సంపూర్ణమూర్తి 
మత్వ వికాసమునకు దోహదం చేస్తుందని అన్నాను. ఎంతో సదుద్దేశ్యముతోనే నేను 
కవిగారినీవిధంగా అభిలషించటం జరిగింది. వీరి రచన చాలామంది పదే పదే 
చదువుకునేట్లు వుండాలని, వీరి పేరు సాహితీ రంగంలో పది కాలాల పాటు నిలవాలని 
నా ఉద్దేశ్యము. 


౫1 


నా సంకల్పం సత్సంకల్పం కాబట్టి కవిగారు 24 గంటలలో కంద పద్యాలతో 
ఈ శతకాన్ని వ్రాశారు. ఈ శతకము తప్పనిసరిగా పాఠకుల ఆదరణ పొందుతుంది. 
కంద పద్యములతో కూడిన శతకము వెలువడాలంటే సామాన్య విషయం కాదు, 
వారి కవితలకు స్పందన నిచ్చి వాటిని వెలుగుబాటలో మళ్లించాలనే సదుద్దేశ్యముతోనే 
“ శతకము ప్రాయమన్నాను. అందుకే “ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ 
వుంటుందని అంటారు”. 


కవిగారు రెండు పద్మవ్యూహాలను ఛేదించుకుని విజయులై వచ్చిన అభిమన్యు- 
అతీతులు. ఒకటి కందపద్యములు వ్రాయడం, రెండవది వాటితో శతకము వ్రాయడం. 
ఇది సాహితీ లోకానికి కల్కితురాయి. 36 సంవత్సరాలు వేరేదో వృత్తిని నిష్టా దీక్షా 
దక్షతలతో నిర్వహించి కలం పట్టిన 55వ రోజునే ఒకే రోజు ఒక శతకం వ్రాయగల్లడం 
వల్ల ఆయన దీక్షా దక్షతలను మరొక్కసారి నిరూపించుకున్నారు. 


ఈ ““స్వర్ణగోపాల శతకము” పాఠకులను ఆబాలగోపాలమును రంజింప 
చేసి మానవీయ విలువలను గుర్తు చేస్తుంది. కవిగారికి దీనికి గాను సాహితీ కృతజ్ఞతలు 
తెలుపుకుంటూ వారు ఇంకా సమాజపు అవసరాలను గుర్తించి సామాజిక స్పృహ 
కలిగించు అంశాలపై తమ కవితా వ్యాసంగమును కొనసాగించాలని కోరుకుంటున్నాను. 


ఈ శతకాన్ని నా జన్మదిన కానుకగా (15-6-97 నాడు) నాకు అంకిత 
మివ్వడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సరస్వతీదేవి కరుణా కటాక్షం 
ఎల్లప్పుడూ యిలాగే మాపై ఉండాలని ప్రార్టిసూ..... 


విద్యారత్న, ఉపాధ్యాయరత్న 
బహుకళాకోవిద 
డాస్త్రర్‌, ఉకుమోలు స్వర్జీలతీ 
MA., M.Ed., Ph.D. 
15-5-1997 
“అమ్మకృపి, 97 వాసవీ కాలనీ 
సికింద్రాబాదు - 15. 


XIv 


స్వర్లగోపొల శతకము 


శ్రీతిరుమల వెంకటపతి 

ఆ తిరుపతి పద్మావతి ఆశీస్సులతో 

నే తలపెట్టిన శతకము 

వ్రాతునిదే మొదలుపెట్టి “స్వర్ణగొపాలా?! 


ఈ రోజే స్వర్ణలతే 

నే రాయాలి శతకమన నేసరి యంటిన్‌ 
నారాణి స్వర్గ కోరిక 

వారాంతము లోనె దీర్తు “స్వర్లగొపాలా? ! 


యతినగు వయసే తెంచెను 

యతనము నే చేతునింక యతికావంగా 
యతి గణ నియమాల్వదిలియు 
చతురముగా అగుదుకవిని *స్వర్షగొపాలా” ! 


దిన దినము పతనమయ్యే 

మన యందలి ముఖ్య నిధులు మన సంస్మృతులౌ 
మానవతా ఐలువలపై 

ఆనెదను నా ఈ శతకము “స్వర్ణగొపాలా? ! 


ఆయనము కోరిక పైనే 

వ్రాయగ బూనితిని కాక మకుటము లోనే 
ఆయము పేరును గూర్చితి 

వ్రాయుదు నంకిత మామెక “స్వర్ణగొపాలా? ! 


| 


విలువలు మన విధులు నిధులు 
విలువలపై తను గ్రహించె పీహెచ్‌. డీ నే 
విలువలు మనకవి రక్షలు 

వలువలుగా మనల గాచు *“స్వర్హగొపాలా”! 


భువిలోన విలువ లెల్లను 

అని పూర్తిగ త్వరిత గతిని అడుగంటెనుగా 
నవతర యువతీ యువకులు 

శ్రణించుడు శ్రద్దతోడ '“స్వర్హ్షగొపాలా?! 


ఒక శక్తి సృష్టి నడకను 

నికరముగా నిర్వహించు నీమము తోడన్‌ 
“సకలబలి” అట్ల శక్తికి 

సకలురము వంచవలె తల 'స్వర్లగొపాలా”! 


మన భారత మాతృభూమి 

మన కందరి కెల్లప్పుడు మనుగడ నిచ్చున్‌ 

మన దేశభక్తి ఒకటే 

మన బుణము దీర్భు దారది “స్వర్షగొపాలా ! 


మన జాతి భారతజాతి 

మన జాతి పైన గర్వం ఘనముగ ఉండీ 
మన జాతి గౌరవం మన 

మనసుల ఉండాలి నిండ “స్వర్తగొపాలా” 1 


2 


ఘనముగ గౌరవ భక్తులు 
మనమిద్దరి కివ్వాలీ *స్వర్షగొపాలా? ! 


మనతోబుట్టువులందర 

మనతో జీవించు చున్న (ప్రాణుల నెల్లన్‌ 
మన మెప్పుడు కరుణ చూపగ 

మన కబ్బును గాక శక్తి “స్వర్గగొపాలా” ! 


నా 


సంకుచిత భావముల విడి 

అంకుర మొనరించుదా మనంత విశ్వాత్మల్‌ 
ఇంకించ వలెను ఎడముల 

వంకర బుద్ధులను విడి “స్వర్ణగొపాలా? ! 


ఎవరవు నీవని అడిగిన 

వివరము నివీయ వలయు *“విశాత్మోననీ 
ఎవరీ ఎల్లలు పెట్టిరొ 

సవరింతము వానినెల్ల *నస్నర్హగొపాలా” ! 


. నికున్నది అనుభవించ 

నికున్నది అధికారము నిజమే కానీ 
నీకున్నంతటి లోననె 

ఆకెన్న వారి కొసగుము *స్వార్ణగ్‌ "పాలా? | 


3 


దండలలో దారములా 
అండమనకు (పేమ మనల అక్కున చేర్చున్‌ 
ఉండవలెను మనకు(పేను 
దండిగ అందరి యందును 'స్వర్ణగ్‌"పాలా? | 
అనురాగం ఎల్లరికీ 
అనుదినమూ పంచిచూడు మది నీకెంతో 
ఘనముగ సంతస మిచ్చును 
మనసున కుల్లాసమిచ్చు “స్వర్ణగొపాలా? ! 


ని మనసును నిర్మలముగ 

కామ క్రోధాదు లందు కాలిడ కుండా 

ని మంబుగ కాపాడుము 

సి మనువది ధన్యమగును “స్వర్ణగొపాలా? ! 


కరుణ మనకు ఆదేవుడు 

కరుణ కలిగి ఇచ్చినట్టి ఘన వరము కదా 
కరుణను పంచియె నీవూ 
కారుణ్యమూర్తి కావలె “స్వర్లగొపాలా' ! 


మంచితనము మించినల్ట 

మంచి యొకటి వేరు లేదు మంచొకటె సదా 
మంచును సుగుణములనెల్ల 

మంచికి మారయి మసలుము 'స్వర్హగొపాలా ! 


4 


కర్తవ్యం ఏదైనను 

కర్తవయిన నివు దాన్ని ఖచ్చితముగ చెయ్‌ 
కర్తవ్యం కొదంటీవొ 

ఆర్తి-ఒకటె నీకు మిగులు “స్వర్ణగొపాలా? 1 


కొలంలా ఖచ్చితముగ 

సలిపితివో కర్తవ్యం సమనఃస్ఫూర్తిన్‌ 
నిలుచుకదా వీ 'పేరిల 

కలిమి బలిమి రెండిటితో “స్వర్ణగొపాలా? ! 


మానవసేవే మహితము 

దీనజనావళి సేవల దేదీషంగా 

మన థెరసా అమ్మలాగ 

మనమంతా చేసేద్దాం “స్వర్ణగొపాలా? 1 


అవసరమున తోడ్పడు, నీ 

వెవరైనది చూడకుండ ఇదమిత్లంగా ' 
అవసరమది నీకొస్తే 

అవలి జనమె రావాలిగ “స్వర్ణగొపాలా” | 


నీ సాయము అర్థించిన 

నీ సాటి జనుల మేలుకు నెరవేర్సాలే 
ఏ సాయమొ నీవడిగిన 

ఏ సామో నీకొనర్భు “స్వర్ణగొపాలా? ! 


5 


సాయము చేసిన వానికి 

న్యాయమె విమర్శ హక్కది అటు కాదేనిన్‌ 
సాయము న్యాయము కాదది 

న్యాయమునే అభిలషించు “స్వర్ణగొపాలా' 1 


గెలుపును తెచ్చే దారులు 

సులువవి కావుండుముళ్లు చూచెళ్ల వలెన్‌ 
సులువే ఓటమి బాటలు 

గెలుపె కదా ఆదర్శం *న్వర్హగొవాలా” ! 


ఇచ్చి పుచ్చుకో మర్యాద 

ఇచ్చినదే నీకొచ్చు తిరిగి ఎల్లప్పుడునూ 
ఖచ్చితమగు సత్యమిదే 

తెచ్చుకొనకు నీ మీదకు “స్వర్గగొపాలా' | 


దాతృత్వం తగిన దెపుడు 
శత్రుత్వాన్నది దూరముంచు పాకల్యంగా 
శత్రువులే లేక అజాత 


శత్రువువైతే ధన్యము “స్వర్గగొపాలా? | 


అణుకువ మనిషికి వరమది 

అణుకువ లేనట్టి వాడు అజ్ఞత తోడన్‌ 
అణువంత వంగనప్పుడు 

గణనకు శవమౌను కాదె *స్వర్గగొపాలా? ! 


6 


లు భరించు నగుతూ ass | 


కలిగి యుండు సత్రవర్తన 
కలిగి యుండు సౌశీల్యము కలగలుపులుగా 
కలలోన కూడ నివి 

కలసి తెచ్చు మంచి ఖ్యాతి “స్వర్ణగొపాలా? 1 


నేర్వాలని నీకుండిన 

నేర్వగలవు ప్రతి ఒక్కటి నీకడ్డేదీ 

నేర్వాలి దీక్ష తోడను 

నేర్వగవేర్వ విపుణతబ్బు “స్వర్ణగొపాలా” ! 


ఉపకారమె ఒనరించుము 
అపకారము మాట కూడా అనవద్దు సుమా 
ఉపకారము పొందితివా 

ఉపకారము బరువుమిన్న “స్వర్లగ్‌పాలా” ! 


పూలదండ పడకముందె 

తలనది వంచును కదా తాదాత్మ్యంగా 
ఇలపై ఉపకార బలం 

తెలిసినదా యిపుడైనా “స్తార్ణగిపాలా? ! 


7 


పంచుమెపుడు సంతసాన్ని 
ఉంచుకొనుము నీలోనే ఉద్విగ్నాల్నీ 
ఎంచుకొని ఎందరో యిది 

మంచిగ పేరొందిరిగా *స్వర్ణగ్‌"పాలా” ! 


నిప్తులాంటిదే కోపం 

చప్పున దహించి వేయును చల్లపడకనే 
చెప్పెద నేనిక మీరా 

నిప్పు దరిని చేర్చవద్దు “స్వర్దగొపాలా? ! 


సత్యమెపుడు పలుకవలెను 

సత్యాన్ని విడిచి పెట్టుట చచ్చిన తీరే 
సత్య హరిశ్చంద్రుడు, గాంధీ, 
సత్యముకే గీటురాళ్లు “స్వర్ణగొపాలా? ! 


కలిగుండు నీవు సహనం 

తెలుసు కదా ఆకవచం తేజమైన వరం 
కలిగుంటివేని సహనం 

కలుగును అన్ని జయములె '*స్వర్షగొపాలా ! 


కన్నిళ్లన్ని కన్నీళ్ల 

కన్నీళ్లే కంటివైన అవన్నియును నీ 
కన్నిళ్లనియే తుడువుము 

కన్నిళ్టుండొద్దు చూడు 'స్వర్ణగొపాలా? ! 


8 


మనసును దాటిన మాటది 

తను నాలుక చేరు నాల్యదాట నేమగునో 
కనుకన్నీ వాలోచన 

అనకయె చేయాలిసింది “స్వర్ణగొపాలా? 1 


యౌవనమసలే నిందార్లం 

యువకులార మీరంతా దక్షులుగా 
ఎవరూ ఏనింద పడక 

అవాలి ఆదర్భులెపుడు “స్వర్ణగొపాలా? | 


క్రమ శిక్షణ కొలిమిలోన 

సామర్థ్యంగా మారు ధీ శక్తి సాహసులారా 
క్రమశిక్షణ లేకుంటే 

శ్రమ యంతా వృథాయౌను “స్వర్ణగొపాలా? ! 


ఆత్మస్తుతి పరనిందా 
ఆత్మత్సప్తి లేని వార లాచరించునవే 

ఆత్మ వంచనే అవి రెండూ 

ఆత్మ కెట్టి సుఖముండదు *స్వర్ణగొపాలా? ! 


పదవి పొగరు తలకెక్కిన 

పదిలము లేదింక తనకు పాపాళ్ళుండై 
మదమింక హెచ్చి ఆపై 

పదవీచ్యుతుడౌను సుమ్ము *స్వర్ణగొపాలా? 1 


9 


తనపై తన అభిప్రాయము 

తను దాచడమన్న కళను తామెరుగాలీ 

తనపై నతరుల తలపే 

ఘనమని ఎరుగుదురెందరు “స్వర్హగొపాలా? 1 


న్యాయం లేదే ఇలలో 

న్యాయం చేయ్‌ ప్రతివారికి నీ నడతలలో 
న్యాయాలు నత్తనడకలై అ 

న్యాయాలే ఎదుగుచుండె *స్వర్ణగ్‌పాలా? ! 


ఆడా మగ తేడా లెందుకు 

పడతి లేక మనగలడా మగమహరాజూ 
బడాయిలకు పోకుండా 

పడతిని వీలాగ చూడు 'స్వర్లగొపాలా ! 


పని చేయుట మనిషి ధర్మం 

పని లేకుండానే తిని కూర్‌ గలడా 
తినుటకు కావలె పనియే 

కనుకనె పని తప్పుదోయి “స్వర్ణగొపాలా” ! 


పని చేస్తూ పోతుంటే 

పని సామర్థ్యం పెరుగుతుంది మాభేషుగా 
పనికి బద్దకించావో, 

పనినిదైపోయినట్లై *స్వర్లగొపాలా” ! 


10 


గడిచిన సమయము రాదిక 
గడుచునపుడె దాన్ని గడన చేసుకో 
గడుస్తున్న కాలం డబ్బను 

కడు నిజమది తెలిసికొమ్ము “స్వర్షగొపాలా” ! 


మోసము కలియుగ ధర్మము 

మోసము జరుగొచ్చు నీకు మూర్చులవలనన్‌ 
మోసము చేయకు నీవే 

మోసము వర్తిల్ల నియకు “స్వర్లగొపాలా” ! 


పట్టుదల ఉండవలయును 

చుట్టూ ఎంతుందొ పోటి చూస్తున్నావా 
పట్టుదలతొ పనిచేస్తనే 

తట్టుకోగలవు పోటీ “స్వర్ణగొపాలా? ! 


చిత్తశుద్ది యన్నది 

ఉత్తమాట కాదు మహోన్నత భావం 

చిత్త ముంచు శుద్దిగాను 

ఉత్తమముగ ఎదుగుతావు 'స్వర్ణగ్‌"పాలా? ! 


It 


మనసాొక్షి ఆత్మనొక్షి 


కంతి అవసరం మనరక్షలు రెండూ 


™ 


a 


ణ్‌ 


మనకు మార్గదర్శకాలు 


బదుకుల చేయు ధన్యం “స్వర్షగొపాలా' ! 


జా 
4 


గ 


రిశ్రమలోనే విను రిక్తించి చెవుల్‌ 
విశ్రాంతి ఎప్తుడనవాచి 
విశ్రమమనె *టిక్‌'ల మధ్య “స్వర్ణగొపాలా? ! 


గమ్యం నివెరిగితివా 

గమ్యమగును సులభం గమనం సౌలభ్యం 
గమ్య మెరుగకున్న నీక 

గమ్య గోచరమంతా “*స్వర్లగొపాలా” ! 


ప్రగతి పథంలో నీవు 

ప్రగతి చరుల ప్రయోజనాల మరచితివా 
ప్రగతి కుంటు పడుటేె కాక 

ప్రగతి మారు దుర్గతిగా “స్వర్ణగొసాలా” ! 


తప్పు చేయుటది నైజం 

తప్పు అదే తిరిగి చేయ తప్పిదము మరీ, 
తప్పు చేయకుండ వున్న 

అప్పుడగును బ్రదుకు ధన్యం “స్వర్లగ్‌"పాలా? ! 


12 


జనాభా పెరిగి పోయె 

మానవత ఎంతగా కనుమరుగై పోయెన్‌ 

జనమీ విధి పెరిగినచో 

మన బ్రదుకులు దుర్చరమగు “స్వర్షగొపాలా” ! 


నవ్వటమూ ఇతరుల 
నవ్వించటమూ మన ఆశయాలు కావాలండీ 
నవ్వుతూనె బ్రతకాలీ 
నవ్వుతూ నవ్వుతూనె చావాలి “స్వర్షగొపాలా” 


పచ్చి నిజాలు కొన్ని మనం 

ఖచ్చితముగా ఎదుర్కోకుంటే ఖలాసేలే 
వచ్చి వెన్ను పోటు పొడుచు 

ఖచ్చాతముగ అవి యొకష్టు *“స్వర్లగొపాలా” ! 


నిజాయితీ యన్నది 

నిజంగా గొప్ప గుణం నీవాలోచిస్తే 
నిజాయితీగ బ్రతకలేనని, 

నిజాయితీ తప్పి చెడకు *స్వర్హగొపాలా' ! 


నిర్మలమగు పరిపాలనలో 
ఖర్మకాలి “పూర్తికాని ఫైళ్లు కల్మషాలె లే 
మర్మమింక చెప్పాలా సీం 
ధర్మం తప్పి ఆపబడ్డవని “స్వర్హగొపాలా” ! 


13 


తప్పుడు దారులవెప్తుడు 
ఒప్తుడు ఫలితాల నియవు ఓపిక ఉంటే 
ఒపుడు దారుల మనక 

ల్లపుడు తాతెచ్చు గెలుపు *స్వర్హగొపాలా' 1 


ఆత్మసాక్షి కుక్తుమొరుగు 

ఆత్మ చంపుకొని నీవు తపు చేసినపుడే 
న్‌ చో భె 

ఆత్మ అరుపు వినకుంటేనొ 

ఆత్మ విడచు నిన్వెంటనె *స్వర్లగ్‌పాలా” ! 


నేటిని సద్వినియోగించు 

నేటి దినము రేపును కాపాడు నంటారే 

నేటి వలె రేపు నేడు కాదా 

నేటిది రేపటిదీ నీ భారమె “స్వర్ణగొపాలాి 1 


జూదము చాలా చెడ్డది 
జూదానికి తోడైనది “ఏడ్స్‌” మీకు తెలుసా 
“జూదమూ' *ఏద్స్‌? రెండును 

మందది లేని జబ్బులు కదా *“స్వర్లగొపాలా” ! 


స్నేహమెంతొ తీపిదంటు, తీపి 
స్నేహములున్నాయా నేడు చూడాల్సిందే 
స్నేహితులు మంచివారు ఆదర్శ 
స్నేహితులు కలరంటావా 'స్వర్ణగొపాలా? ! 


14 


విశాథం అనగానే కుక్క గుర్తుకొచ్చు 


ర 


శా(సం ప్రతివానికి శ్యాసలాంటిదె కదా 
విశా?సం లేనివాడు వెర్రివాడు 
స 


9 


ల్‌ 


రో 


శాషసం వున్నవాడు వెలుగుతాడు *స్వర్హగొవాలా” ! 


రి 


£9 


ఒకసారి పెళ్లి అది పవిత్రం 

ఒకటి దాటి రెంటికొస్తే తప్పిదం దుర్భరం 
ఒక్కటెక్కువై మూడైతే 

చక్కటి మూర్భత్వం చావే శరణ్యం “స్వర్షగొపాలా' |! 


ఆకాశ మగుపడునందంగా 

ఆకాశం మీంచి చూడ ఆ దూరంనుండీ 
ఆకాశంలా భూమీ 

ఆకర్షణ కలిగి తోచు “స్వర్ణగొపాలా' ! 


పెద్దమనిషిగా పుట్టుటలో . 

పెద్ద తనమే ముందది కాకతాళీయం 

పెద్ద మనిషిగా చస్తేనే 

పెద్దతనం గౌరవం పేరు 'స్వర్ణగొపాలా? ! క 


పరుగెత్తే వారె కదా 

పరులకన్న సమర్ధులూ (ప్రగతి మార్గదర్శకులూ 
సిరులు కోరుకొన్నవారు 

మరిజడులై మనగలరా *స్వర్ణగొపాలా? ! 


Is 


తప్పుడు సలహాలిచ్చెడి 

తప్పు జనాలనెల్ల తన్నాల్సిందే 

తప్పును సమర్థించనా 

తప్పు చేసినటులె యగును 'స్వర్ణగొపాలా? 1 


పాము కొటు వేయ మనిషి 
పాము మంత్రమేయ |బతొకె మా భేషుగ్గా 
పామును మనిషి కాటువేయ 
పామది చచ్చె నదాటున “*స్వర్హగొపాలా” ! 


ఉత్సాహం తు పెట్టు 
(ప్రోత్సాహం, పొరలు యువత నీలో 
ఉత్సాహం చచ్చందా యిక 


తాత్సారం వచ్చిపడును 'స్వర్గగొపాలా' ! 


ఆశాజీవి చూస్తాడు గులాబీన్సే ని 

రాశా జీవి కాంచు ముళ్ళనే అంటారు సదా 

ఆశా జీవి అరగ్గాసు నిండయను, ని 

రాశా జీవి అరగ్లాసు ఖాళలీయనునే 'స్వర్ణగొపాలా? ! 


పదవిలోన వున్నప్పుడు 
హృదయ లోచనాలతో చూడాలీ 


పెదవి విప్పగానే నీవు 
హుదయమె కదా మాట్లూడాలి “స్వర్షగొపాలా” | 


16 


సునాయాస జీవితం కఠిన శ్రమా ఫలితం 
అనాయాస మరణమే 
మనకందరికీ కావలె “స్వర్గగొపాలా* ! 


లేమి విసుగు దుర్గుణాలు 

ఈ మూడూ శాపాలే యెటులంటారా ? 
తాము మనల దహించును 

ఏమీ సుఖము లీయకుండ *స్వర్ణగొపాలా? 1 


ఈర్గ్యా భయక్రోధములును 

శీర్ణములగు దుర్గుణాలు “ఛి యనపాత్రుల్‌ 
హర్షణీయమవి వదిలిన 

హర్షముగా బ్రదకవచ్చు *స్వర్హగొపాలా” ! 


ఒకటిగానె పుడతామంతా 

కాకపోతె కొందరు బుద్దివాడి దాటేస్తారందర్నీ 
చకచకా పైకి రాగా వారు 

ఇక ఇతరులు వింతగ చూస్తుంటారు 'స్వర్ణగొపాలా' ! 


ఇతరుల హక్కుల చెరుచుచు 

సతతము తమ పబ్బములను గడిపే ధూర్తుల్‌ 
సుతరాము సుఖము నెరుగరు 

హత మొందును వారి హజము “స్వర్ణగొపాలా* ! 


17 
అత్తి 


కాలినచో నీ వేళ్లవి 


ఇతరుల నమ్మిన వానిన 
సుతరాము నమ్మరాదు సుంతయు నితరుల్‌ 
చతురుడు వాడే ఒకడా 
ఇతరులు తినిఠరా తక్కువ *“స్వర్లగొపాలా? | 


ఏల నిందింతువు నిప్పును ఏమది తప్పా 


కౌొలునుటె దాని నైజము 


నీలోనే తప్పు కలదు 'స్వర్ణగొపాలా? ! 


ఆశయాల ఆదర్శాల 


పొగడ్తల కొనొచ్చు కాని 
జగమున నసూయ నార్హించాల్సిందేగా 
పొగడ్తలకు లొంగవద్దు 
తెగడ్తలకు నీరవద్దు “స్వర్ణగొపాలా? |! 


ఆశ తీరు కొందరికే అలా అనీ మనం 


ఆశయాల ఆదర్శాల 


ఆశ వదులుకోవద్దు 'స్వర్గగొపాలా? ! 


మంచి స్వభావమందరికీ 

మంచి పేరు తెస్తుంది మనీషుల చెస్తుందీ 
మంచి వాడుగా బ్రదకాలీ 

మంచి వాడుగా చావాలీ “స్వర్ణగొపాలా? ! 


18 


దేవుని పూజించుట 

చేవునినీ ప్రార్థించుట దివ్యమె గొని 
దేవుని సృష్టిని (గోలుట 

దేవుని శక్తిని పొగడుటె “స్వర్ణగ్‌ివాలా |! 


మధుపానం అధికారం 

మధురముగా అనుభవించు మాధుర్యాలే 
విధిగా అవ గ్రోల (గోల 

మధువై అవి తలకు నెక్కు “స్వర్ణగొపాలా' ! 


మనసు బుద్ది తపు తరిని 

దాని నదుపు చేయుము తలకాయను వాడీ 
మనసెంతో చపలమైంది 

మనసుకు సంకెలలు వేయి *“స్వర్ణగొపాలా? ! 


సంగీతం సాహిత్యం 

ఆంగికమౌ నృత్యానికి అవధుల్లేవే 

నింగికి కూడా లేవా 

భంగినె మనకెల్ల లొద్దు “స్వర్ణగొపాలా? ! 


భయమున చేసిన సంధది 

జయమును తాననుభ నింప జాలదదెప్లూ 
ప్రియమైన కత్తి తలపై 

భయమే ప్రతి యొక్క క్షణము '*స్వర్లగొపాలా” ! 


19 


విజ్ఞానం తీర్చునజ్ఞానం 


స్వాతంత్ర్యం తెచ్చు బాధ్యత 
స్వాతంత్ర్యం కావాలెల్లరికీ సౌకల్యంగా 
స్వాతంత్ర్యం తెచ్చే బాధ్యత నుండీ 
స్వాతంత్ర్యం కోరనేల “స్వర్లగ్‌"పాలా? ! 


* అజ్ఞానం ఓ శాపం అంధకారమే 
విజానం వాడులు విద్య చెప 
ల చో 
ప్రజ్ఞా పొటవాల ఖని విజ్ఞానం “స్వర్ణగ్‌ "సాలా? ! 


సోమరి పోతుల కిలలో 


హింసా దౌర్దన్యాలూ 

కంసుని అంశలు భీరుల కర్మలు కాదా 
హింసకు విరుగుడు శాంతియె 
కంసునికరి సౌభ్రాత్రం *స్వర్లగొపాలా” ! 


ఏ మాత్రము చోటులేదు ఏలాగన్నన్‌ 
ఏమి ఈ యంత్ర యుగమున 
తామాగిన బ్రతుక గలర *స్వర్ణగొపాలా” ! 


దానగుణము లేకుండిన 

హీనమగును బ్రతుకు గుండెజబ్బే యనుకో 
దానకద్దునాదర్శంగా 

దాన ధనివై బ్రదకాలి *స్వర్షగొపాలా' ! 


20 


"ప్రార్థన ప్రత్యుత్తర రహితం 

ప్రార్ధన కుత్తరముండాలో)స్తె కాదా 

ప్రార్ధన కార్యాలయ తంతు 

ప్రార్ధన కావలె నిష్మామము “స్తార్లగ్‌ "సాలా? | 


ఒక పరినొక్కొక పనినే 

చకచకగా చేయ బూని చెసెయ్యాలీ 
సుకమగు చేసెడి వారికి 

సకల పనులు సులువౌనుర “స్పర్హగొపాలా |! 


జీవితమో నదిలాటిది 

జీవనదిగా సాగాలీ జీవితమెప్తూ 

జీవితాన్ని జీవించాలి 
జీవితముననుభవించాలి *స్వోర్ణగొపాలా? ! 


తక్కువగా మాట్లాడుము 

ఎక్కువగా వినుము నివు ఏలంటావా 
ఒక్కే నోరు రెండు చెవులను 

చక్కగ మనకివ్వలేదె *స్వర్ణగొపాలా? ! 


దుబారా చేయవద్దుదేన్నీ 

దుబారా తెచ్చిపెట్టు దుఃఖాన్నే ఎప్లూ 

దుబారా పొందలేవు దేన్నీ 

దుబారా కుండుము దూరం “స్వర్ణగ్‌పాలా? ! 


21 


అద్దమందు చూచు ముందు 

బుద్దిగ ఆలోచించు నీమూర్తి యేమిటో 
అద్దమది చూపు ఐజమునె 

అద్దము చూసి “హో! అనద్దు “స్వార్గగిొపాలా' | 


చెడుచూడకు చెడువినకూ 

చెడు మాటలెపుడు మౌట్టాడకూ 

చెడు చేయకు నీవెవరికి 

చెడుకుండుము కడుదూరం 'స్వర్షగొషాలా ! 


వారములోనే శతకము 


నేరాతునని తలంచి ఆరంభిస్తే 
నా రాణి, వాణి దయతో 
ఓ రోజుననే పూర్తియయే్యే “స్వర్ణగొపాలా? ! 


వ 


